Funding: Tattva Heritage pyndation, Kolkata. Digitization: eGangotri. 


శ్రీరామానుజార్తీకమ్‌ 


(చతుశ్నో, 8 సహితమ్‌) 


ఉ.వే.శ్రీమాన్‌ కిడాంబి వేంకటాచార్యస్వామి 
సమర్శణ 
తభగవట్రామానుజ దర్శన కైంకర్య సమితి 


ce 0. Bhagavad ene RE నాగ Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


శ్రీరన్తు 
శ్రీమతే రామానుజాయ నమః 
శ్రీరామానుజాష్టకమ్‌ 
(చతుళ్న్ళ్లోకి సహితమ్‌) 


రామానుజాయ నునయే నమ SS మాత్రం 
కొమాతురోతి ఏ కుమతి: కలయన్నభీక్షమ్‌ 1 
యామామనన్తి యమినాం భగవజ్ఞనానాం 

తామేవ ISB గతిం తమస: పరస్తాత్‌ ॥ 1 


m ఎంతటి కామాతురుడై నను, కుత్సిత 
మతియైనన్య, “రామానుజాయ నమూ OD పల్కినచో, 
అట్టివాడు భగవదేకశరణులైన వారు ఏ యుత్తమ 
స్థానము పొందుదురో అట్టి ప్రకృతి మండలమునకు 
పైనున్న వైకుంఠ స్టా స్థానమును పొందును. అనగా “ శ్రీమతే 
రామానుజాయ నేమ: ” అను నామము ప్రక్యతి మండల 
మునకు ఆవలనున్న వైకుంఠమును వ్రసాదింవ 
సమర్ధమై యున్నది. 

సోమావచూడ సురశేఖర దుష్కరేణ 

SSPOD AD తపసా క్షపయన్నమాని 1 


రామానుజాయ మునయే నమ ఇత్యనుక్త్యా 
కోవా మహీసహచరే కురుతే౨ నురాగమ్‌ ॥ 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


తా: కోరికలకు దూరుడై తపన్గుచే పాపములను 
శమింపచేసికొను వాడైనను, చంద్రకళావతంసుడైన 
పరమేశ్వరునిచేతను డేవాధిపతియైన ఇంద్రునిచేతను 
పొందుటకు శక్యముగాని వ్రభావముగల 
“రామానుజాయ నమూ అని పలుకనిచో of SB 
విషయమున gg, కలుగనేరదు. అనగా 
శ్రియ:పతియందు భక్తికలుగుటకు మొదటి మెట్టు 
శ్రీరామానుజ నామమును పలుకుటయే. 


రామానుజాయ నమ ఇత్య సకృత్‌ గృణీతే 
యోమాన మత్సర మదస్మరదూషి 23 1ı 
('ప్రేమాతుర: (ప్రియతమామపహాయ Saryo 
భూమాభుజబజ్గ శయన: తమనుప్రయాతి ॥ 3 


తా: ఎవ్వడు “రామానుజాయ నమూ అని సదా 
పల్కుచుండునో అట్టివాని యందు భగవానునికిగల 
ప్రేమ అధికము. ప్రియురాలైన పద్మను కూడ వదలి 
రామానుజ భక్తుని Soe శేవశయనుడం 
అనునరించియుండును. 


వామాలకౌనయన 'వాగురికా గృహీతం 
క్షేమాయ కించిదపి కర్తుమనీహమానమ్‌ | 
రామానుజో యతిపతిర్యది నేక్షతేమాం 

మా మాయకో౨ యమితి ముంచతి మాధవో౨ి పీ ॥ 


esearch Institute, Melukote Collection. - 
-E 


CC-0. Bhagavad Ramanuja Nationa 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 
తాః: నుందరములైన ముంగురులతోను 
నేత్రములతోను ప్రకాశించు యువతుల నేత్రములనెడి 
వలలలో తగులుకొనియుండి, ఆత్మక్షేమమునకై 
కొంచెమైనను వ్రయత్నింవనివాడను నేను. 
యతిపతులైన రామానుజులు నన్ను కటాక్షింపనిచో 
మాధవుడు కూడ నన్ను చేయివిడచును - అనగా 
లక్ష్మీవురుషకారము శ్రీరామానుజ కటాక్షముచే 
ఫలప్రదమగును అని భావము. 

రామానుజేతి యదిదం విదితం జగత్వాం 
నామా౨ పీ న (శ్రుతి సమీపముపైతి యీషామ్‌ 1 
మామామదీయ ఇతి సద్బిరుపేక్షితాస్తే 

కామానువిద్ద మనసో నిపతన్య్యధో౭-ధ: ॥ 5 
తాః: “రామానుజి అనెడి మంత్రము లోక 
ప్రసిద్ధమైనది. అట్టి నామమును ఎవరు వినరో అనగా 
“శ్రీరామానుజ” నామమును ఆచార్యుని ద్వారా 
ఎవ్వరు ఉవదేశమును పొందరో, అట్టివారు 
నత్పురువులచే “ఇతడు నావాడు కాడు” అని 
ఉపేక్షింపబడి, కోరికలకు వశులై జన్మజరామరణ 
చక్రమున తిరుగుచు నిత్య సంసారులైయుందురు. 
నామాను కీర్యనరకార్తిహరం యదీయం 
వ్యోమాధిరోహతి పదం నకలో౨ పి లోక: 1 
రామానుజో యతివతిర్యది నావిరాసీత్‌ 

కో మాదృళః (వభవితా భవముత్తరీతుమ్‌ ॥ 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


తా: రామానుజ తిరునామము DOS బాధలను 
తొలగించునట్టిది. రామానుజ నామమును 
ఉచ్చరించిన వారందలును వైకుంఠమును పొందు 
భాగ్యవంతు లగుదురు. ఇట్టి మహాప్రభావముగల 
శ్రీరామానుజులవారు అవతరించియుండకపోయినచో, 
నిత్యనంసారిదైైన నాబోటివాడు, నంసార 
సముద్రమును వ యుపాయముతో దాటగలడు P 
దాటలేడని భావము. 
సీమామహీ(ధ్రపరిధిం పృథివీిమవాప్తుం 
మానికేళ్ళర పురీ మధివాసితుం వా ı 
(మాధిరఢుమపి న స్పృహయన్తి నిత్యం 
రామానుజాం(ఫ్రయుగళం శరణం (ప్రపన్న:॥ 7 


తా: శ్రీరామానుజాల చరణారవిన్గములను 
శరణుజొచ్చినవారం అనగా భగవద్రామానుజ 
దివ్యచరణారవిన్దములే భోగ్యముగా భావించువారు - 
మహాశైలములు హద్దగాగల నకలభూముండల 
సామ్రాజ్యమునుగాని, సురనగరముగా ప్రసిద్ధిపొందిన 
దేవలోకమున విహరించుటకుగాని, తుదకు 
పరమపదమును పొందుటకుగాను వాంఛింపరు. | 
శ్రీరామానుజ చరణారవిన్లముల భోగ్యత సాటిలేనిది. 


మామా ధునోతి మనసో౨ పి న గోచరం యత్‌ 
భూమా SHS వురుషేణ సహానుభూయ । 
(ప్రేమానువిద్దహృదయ |ప్రియభక్తలభే 
రామానుజాం(వ్రకమలేరమతాం మ ॥ 8 


4 
CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


_Tativa Heritage Foundation Kolkata. Digitization: eGang 
తా: లక్షిపతియనుభవము మనస్సునకుకూడ 
గోచరింపనంతటి మహిత్వము గలది, మిక్కిలి ప్రీతిని 
కలిగించునట్టిది, ఇంతటిదియని నుడువరానిది, కాని 
ప్రేమతో కూడినవారి మనన్సునకు సులభమైనది 
రామానుజ భక్తి. అట్టి రామానుజ పాద 
పద్మములయందు నా మనస్సు క్రీడించుగాక | 


శ్లోకాష్టక మిదం పుణ్యం యో భక్త్యా ప్రత్యహం పఠేత్‌ | 
ఆకారత్రయ సంపన్న: శోకాబ్దిం తరతి ద్రుతమ్‌ ॥ 


తా: ఎవ్వడు రామానుజాష్టకమును ప్రతినిత్యము 
పఠించునో, అట్టివాడు అనన్మార్హశేషత్వ, అనన్యశరణత్వ, 
అననృభోగ్యత్వములనెడి ఆకార త్రయముతో కూడినవాడై 
దు:ఃఖసముద్రమును వేగముగా దాటును. 


రామానుజ చతుశ్మోకీ 


అనిశం భజతామనన్య భాజాం 

చరణామోరుహ మాదరేణ పుంసామ్‌ | 
వితరన్నిభృతం విభూతి యుగ్మం 

జయ రామానుజ రజ్ఞధామ్ని నిత్యమ్‌ ॥ 1 

తా: అనన్యభాక్కులైన, అనగా శ్రీమన్నారాయణుని 
నామమును వురచినను, ఇతర దేవతలను 
ఆశ్రయింవని సదాచార్యుల పాదా రవినములను 
ఆశ్రయించిన వారికి, లీలావిభూతిని, నిత్య విభూతిని 
(వైకుంఠమును ప్రసాదించుచు భగవద్రామానుజ | 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


Bots శ్రీరంగమున పల్లాండుగా వేంచేసి యుండ 

వలసినది. 

తాః శ్రీరంగనాథుని ద్వారా శ్రీరామానుజులు 
ల్‌లావిభూతి, DDPO అధికారములను పొంది 

“ఉడయవర్‌” అని వ్రనిద్సిని పొందినారు. అట్టి 

శ్రీరామానుజుల అనుగ్రహముచే , ఇక్కడ అక్కడ 
మనము సుఖింపవలెను అని భావము. 


మలినాన్‌ విమతాన్‌ త్వదీయ srg; 
కలుషీభూయ కుద Ds మేతాన్‌ 1: 

శకలీ కురుతే విపక్షవ 

జయ రామానుజ ie ag u 2 


తా: శ్రీరామానుజ దేవరవార్ల శ్రీసూక్తి (శ్రీభాష్మాది గ్రంథ 
నూక్తులు వేదవిరుద్ధములై, తమ తమ బుద్ధికి 
తోచినట్లు వేదవాక్యములకు ' అపార్థములను తెలుపు 
ప్రతివాదుల పక్షములను (వాదములను) ముక్కలు 
ముక్కలుగా ఖండించుచున్నది. అట్టి మీరం 
శ్రీవేంకటాచలమున దిగ్విజయముగా వేంచేసి 
.| యుందురు గాత! 

“వేదార్థనంగ్రవాము” అను గ్రంథము ద్వారా 
శంకరభాన్మరయాదవభాట్టి వుతవమలలోని 
దోషములనుజూచినమంజినసిద్ధాన్త్రమును జూపిన 
వారు భగవద్రామానుజులు. శ్రీశేషనైలమున వేదార్థ 
సంగ్రహము 'వెలయుట ప్రసిద్ధము. 


CC-0. Bhagavad Ramanuja National Besearch Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


oS తిము ప్రమాణతత్తం 

! ro) Ba > agy 
waa కిల a భాష 

జయ ey SY an) నిత్యమ్‌॥ 3 


తా: వేదములయాుందా, న్వతులయుందుగల 
ప్రమాణములలోని తత్త్వమును బోధాయనాది 
పూర్వాచార్యుల మతానుసారము బాగుగ పరిశీలించి 
“శ్రీభావ్యమును” అనుగ్రహించితిరి. “er, ద్వే 
శ్రీమవాత్‌ SAS శేవభాషితే” అనగా 
ఆదిశేషులవారు .వతంజలిగా అవతరించి మహా 
భావ్యమును, శ్రీరామానుజులుగా అవతరించి 
శ్రీభాష్యమును అనుగ్రహించి నారు. అవి రెండును 
సార్థక నామములుగలబ్లై దోవ దూరముట్లై 
దివ్యములైయున్నవి, అనురీతిగా శ్రీభాసృము జగత్‌ 
ప్రసిద్ధమైనది. అట్టిమీరు హస్తిగిరిలో కాంచీవురమున 
a వేంచేసి యుందురు గాక. 
ద్యాభ్యాన నముయముననే గురువు అయిన 
Ee కాశులతో అనేక వేదవాక్కముల 
హృదయమును ఆబప్కరించుటలో శ్రీరానూనుజులు 
విభేదించి ఆయాశ్రుతి వాక్సృములకుగల తత్వమును 
శ్రీభాప్కము ద్వారా GO, COD, ఇదియంతయును 
హస్తిడిరీశుది కృపాఫలమే అని భావము. 


CC-0. Bhagavad Ramanuja National Hesearch Institute, Melukote Collection. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


4 


తాః: జగన్నిథ్య (ప్రపంచము మిథ్య) అను వాదము 
చేయువారి వాదవునెడి చీకటికి నూర్యుడా ! 
వేదప్రామాణ్యమును అంగీకరింవని వారనెడి 
మహారణ్యమునకు అగ్నియైన స్వామీ ! ఆశ్రితులనెడి 
సముద్రమునకు పూర్ణచంద్రులయిన భగవద్రామానుజా 
1 యాదవాద్రి యందు తిరునారాయణపురమున 
(మేల్‌కోటై) సర్వోత్కష్టులై వేంచేసియుందురుగాక | 


తిరునారాయణ వుర ప్రాంతమున “తాండూర్‌” 
వేదబావ్యూలతో వాదించి వారిని ఓడించియు 
మాయావాదుల మతము నశించునట్లు శ్రీసూక్తులను 
అనుగ్రహించియు ఆశ్రితులకు కొంగు బంగారమై 
ఆనందింవజేనియయి భఖభగవద్రామానుజులు 
వేంచేసియున్న స్థితి ఈ శ్లోకమున భావింపబడినది. 
తిరునారాయంణవురమున వేంచేనియున్న 
శ్రీరామానుజులకు “SHO ఎంబెరువూన్‌” 
ఆశ్రితులచే అభిమానింప' బడిన స్వామియని ప్రసిద్ది 
కలదు. 


Funding: Tattva Heritage Foundation,Kolkata. Digitization: eGangotri. 


CC-0. Bhagavad Ramanuja National Research Institute, Melukote Collection. 


ది. 13.5.2002 నుండి 17.5.2002 వరకు శ్రీరామకోటి 
క్షేత్రములో జరిగిన శ్రీమహావిష్ణు యాగ సందర్భమున 
ప్రకటింపబడిన శ్రీరామానుజాష్టకము 


సమర్పణ 
శభగవదామానుజ దర్శన S050, సమితి 
శ్రీరామకోటి క్షేత్రం; భీమవరం -1. పిన్‌: 534 201. 
ప.గో.జిల్లా; ఆం.ప్ర 
ఫోన్స్‌ :-కోడ్‌ (08816), 34489(ఆఫీసు), 86004(నివాసం) 


CC-0. Bhagavad Ramanujan aR ese టం TERE MERKEN lection. 


